Registered No . HSE - 49 / 2009- 2011 . 


[ Price : Rs. 1 -50 Paise . 


TENT OF AN 


KVERNMEAN 


DA 
PRADA 


DRIVE 


Mog 


SH:LOS 


2009 


सत्य 


जपते 


ఆంధ్ర ప్రదేశ్ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PART - II EXTRAORDINARY 
PUBLISHED BY AUTHORITY 


No.61 


HYDERABAD , FRIDAY , JANUARY 16 , 2009. 


NOTIFICATIONS BY GOVERNMENT 


— — 


X — 


FINANCE DEPARTMENT 

(W & M ) 
AUCTION OF 10 YEAR ANDHRA PRADESH GOVERNMENT STOCK (SECURITIES ) 2019. 


SPECIFIC NOTIFICATION 
GOVERNMENT OF ANDHRA PRADESH 

FINANCE DEPARTMENT 


No. 146 ( L )/ W & M / 2009 . 
Government of Andhra Pradesh hereby notifies the sale of Andhra Pradesh State Government Stock 
( Securities ) of 10 year tenure for an aggregate amount of Rs. 1632 .60 crore (Nominal). The sale will 
be subject to the terms and conditions spelt out in this notification ( called specific notification ) as 
also the terms and conditions specified in the Revised General Notification No . 132 ( L )/ W & M / 2007, 
dated July 20 , 2007 of Government of Andhra Pradesh . 


Object of the Loan 


i) 


The proceeds of loan will be used for financing, particularly of capital and developmental 
nature included in the Annual Plan of the Andhra Pradesh State for 2008 -09 . 


ii ) 


Consent of Central Government has been obtained to the flotation of this loan as required 
by Article 293 (3 ) of the Constitution of India . 


[ 1 ] 


G - 1162 / 1 . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- II 


Method of Issue 


Government stock will be sold through the Reserve Bank of India , Mumbai Office 
(P .D . O ) Fort , Mumbai - 400 001 by auction in the manner as prescribed in paragraph 6 . 1 of Revised 
General Notification No . 132 ( L )/ W & M / 2007, dated July 20 , 2007 at a coupon rate to be determined 
by the Reserve Bank of India at the yield based auction under multiple price format. 


Place and Date of Auction 


3 . The auction will be conducted by the Reserve Bank of India , at its Mumbai office , Fort , 
Mumbai - 400 001 on January 22 2009. The application form duly filled in with the bids should 
be submitted to the aforesaid office on January 22, 2009 by 12 . 30 P .M . 


Result of the Auction 


4 . The result of the auction shall be displayed by the Reserve Bank of India , at its Mumbai 
office , Fort Mumbai on January 22, 2009 . The payment by successful bidders will be on 
January 23, 2009. 


Method of Payment 


5 . Successful bidders will make payments on January 23 , 2009 before close of banking hours 
by means of cash , banker s cheque /pay order, demand draft payable at Reserve Bank of India , Mumbai 
or a Cheque drawn on their account with Reserve Bank of India , Hyderabad . 


Tenure 


The tenure of the stock will commence on 


6 . The Stock will be of ten year tenure . 
January 23 , 2009 . 


Date of repayment 


7 . 


The loan will be repaid at par on January 23, 2019. 


Rate of Interest 


8 . The cut off yield determined at the auction will be the coupon rate percent per annum on 
the stock sold at the auction . The interest will be paid every half yearly on July 23 and 
January 23 . 


Eligibility of Securities 


9 . The investment in Government Stock will be reckoned as an eligible investment in Government 
Securities by banks for the purpose of Statutory Liquidity Ratio (SLR ) under Section 24 of the Banking 
Regulation Act, 1949 . The stocks will qualify for the ready forward facility . 


Hyderabad , 
16 -01- 2009. 


I. Y . R . KRISHNA RAO , 
Principal Secretary to the Government of Andhra Pradesh 

Finance Department. 


G - 1162 


ANDH 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


January 16 , 2009 ] 

The Regional Director , 
Reserve Bank of India , 
MUMBAI - 400 001 . 


Dear Sir , 


Tender for 10 year Andhra Pradesh Government Stock , 2019 

for an aggregate amount of Rs. 1632 .60 crore 

Auction to be held on January 22 , 2009 


Pursuant to Government of Andhra Pradesh , Ministry of Finance , Notification No . 146 ( L )/ W & M / 2009 , 
dated 16 - 1- 2009 , and the Tender Notice issued by you , I/We, the undersigned hereby offer to purchase 10 year Andhra 
Pradesh Government Stock , 2019 on the captioned date as set out below : 


i) 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


Name/ 
Constituent s Name ($ $ ) 


ii ) 


Address and Telephone No . 


- 


- 


- - 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


iii) 


SGL Code, if any 


iv) 


Current Account No . if any 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


Nominal value of Stock required 


Rs. - - - - - - - - - - - - - - - - - - 


vi) 


Yield per cent per annum desired 
to be earned thereon ( expressed 
upto two decimal points rounded 
off to multiples of one) 


vii) 


Name of the Public Debt Office 
where the SGL account is desired 
to be credited /Stock issued 


Mumbai (Fort ) 


viii ) 


Place at which application money 
will be tendred 


Mumbai/Hyderabad ( Fort ) (* ) 


ix ) 


Place at which interest on stock 
should be paid 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


Undertaking 


On your acceptance of my/our bid , I/We agree /undertake to immediately collect the letter of acceptance 
from your Office and to deposit the requisite amount at Reserve Bank of India , Mumbai on the day/ time as indicated 
therein . 


I/We have read the terms and conditions of bidding for the auction to be held on the captioned date and 
undertake to abide by them . 


3 . 

I/We have also submitted another bid (s )/not submitted any other bid (Strike out which is not necessary ) 
for the auction to be held on the captioned date . 


Yours faithfully , 


Dated : 


Signature and 
Office Stamp of the Bidder /s 


($ $ ) 

(* ) 


If the application is on behalf of a Constituent, indicate the name of the Constituent. 
Strike which is not applicable . 


G - 1162 


[ Part- II 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

Notes 


If the applicant s signature is by thumb mark , it should be witnessed by two persons. The 
full name, occupation and address of the witnesses should be appended to their signature . 


2 . If the application is made in the name of a registered body , the undernoted documents , 
if not already registered at the Public Debt Office , should be submitted by the successful bidder to 
the Public Debt Office , Reserve Bank of India Mumbai Office , Fort, Mumbai. 


CTV 


i) 


Certificate of Incorporation /Registration in original or a copy thereof certified as true 
by the Issuing authority under his official seal. 


(ii ) Certified copies of Memorandum and Articles of Association or the rules and 

regulations/Bye -Laws of the Company/body . 


ii ) 


Certified copy of resolution in favour of person /s authorised to deal in Government 
securities on behalf of the company /body together with his/ their duly attested specimen 
signature ( s). 


Applicant should also complete a Mandate Form (obtainable from the Public Debt Office , 
Mumbai) for remittance of half - yearly interest on Stock Certificate / s issued to them . 


Terms and Conditions 


Andhra Pradesh State Government Stock will be issued for a minimum amount of Rupees 
Ten thousand ( face value) and in multiples thereof. 


2. 


Separate tender form should be completed for each bid . 


Results of the auction would be displayed at Reserve Bank of India , Mumbai Office , Fort , 


3 . 
Mumbai. 


4 . 

The Reserve Bank of India will have full discretion to accept or reject any or all bids 
either wholly or partially , if deemed fit, without assigning any reason . 


Tenderer should check for himself the result of the auction and , if successful, collect the 
letter of acceptance of the tender from the Reserve Bank of India , Mumbai. 


6 . In the case of accepted tenders , the Andhra Pradesh State Government Stock would be 
issued for the nominal amount applied for at a price arrived at with reference to the yield per cent 
per annum desired to be earned thereon as given in the bid subject to a minimum allotment of Rs. 10 ,000 
and further in multiples thereof. 


The successful bidders will make payment on January 23 , 2009 before close of banking 
hours by means of cash , Bankers Cheque/Pay Order, Demand Draft payable at Reserve Bank of 
India , Mumbai or a Cheque drawn on the account with the Reserve Bank of India , Hyderabad . 


8 . 


The Andhra Pradesh State Government Stock will be issued to the parties by credit to 
their Subsidiary General Ledger Account maintained with Reserve Bank of India to those having 
such accounts and in the form of Stock Certificates to others . 

G - 1162 


January 16 , 2009 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


PRESS COMMUNIQUE 


Government of Andhra Pradesh has announced the sale of 10 year dated 
security in the form of stock to the Public by auction for an aggregate amount 
of Rs. 1632 .60 crore. The auction will be conducted by the Reserve Bank of India 
at its Mumbai Office on January 22 , 2009 . 


Hyderabad , 
January 16 , 2009 . 


I. Y . R . KRISHNA RAO , 
Principal Secretary to the Government of Andhra Pradesh 

Finance Department. 


G - 1162 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- II 


నిర్దిష్ట ప్రకటన 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

ఆర్థిక శాఖ 


నెం . 146( ఎల్ ) / డబ్ల్యు అండ్ ఎం / 2009... 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మొత్తం రూ . 1632. 60కోట్ల (నామమాత్రంగ )పైకం నిమిత్తం 10 సంవత్సరాలకాలానికి సబంధించి 
రాష్ట్ర ప్రభుత్వస్టాకు ( సెక్యూరిటీలు) విక్రయాన్ని ఇందు మూలంగా ప్రకటిస్తున్నది . ఈ విక్రయం, సవరించిన ప్రకటన 
132 ( ఎల్ ) / డబ్ల్యు- ఎం / 2007, తేదీ 20. 07 . 2007. ప్రకటనలో నిర్దిష్టపరచిన నిబంధనలు,షరతులతో పాటుగా (నిర్దిష్ట 
ప్రకటన అని వ్యవహరించే ) ఈ ప్రకటనలో పేర్కొన్న నిబంధనలు,షరతులకులోబడి వుంటుంది . 


రుణ లక్ష్యం: 1.( ఉ ) 2008 - 2009 సంవత్సరమునకు వార్షిక ప్రణాళికలో చేర్చిన పథకములకు, ప్రత్యేకించి పెట్టుబడి , 
అభివృద్ధిస్వభావం గలవాటి ఖర్చునకు ఈ రుణం వినియోగించబడును . 


( ఉ ఉ ) భారత రాజ్యాంగంలోని 293( 3) పరిచ్ఛేదం ద్వారా కోరిన రీతిగా ఈ రుణంజారీకోసం కేంద్ర 
ప్రభుత్వ ఆమోదాన్ని పొందడమయింది . 


జారీవిధానం 


2. ప్రభుత్వస్టాకును , సవరించిన నెం. 132 ( ఎల్ ).డబ్ల్యు. ఎం / 2007, తేదీ 20.07.2007 ప్రకటనలో గల సాధారణ 
ప్రకటనలోని 6. 1వ పేరాలో నిర్ణయించిన రీతిలో వేలం ద్వారా భారత రిజర్వుబ్యాంకు , ఫోర్టు , ముంబాయి - 400 001 
ద్వారా , వేలంలో భారతీయ రిజర్వుబ్యాంకు నిర్ణయించిన కూపస్ రేటు ప్రకారం విక్రయించడంజరుగుతుంది . 


వేలం నిర్వహించే ప్రదేశం , తేదీ 


3. వేలాన్ని, 22 - 01 - 2009 తేదీన భారతీయ రిజర్వుబ్యాంకు , ఫోర్టు , ముంబాయి - 400001 వారు నిర్వహిస్తారు . 
వేలం పాటలతో తగు విధంగా నింపిన దరఖాస్తు ఫారాన్ని 22 - 01 - 2009 తేదీన 12. 30 గంటలకు లోగా పైన పేర్కొన్న 
కార్యాలయంలో సమర్పించాలి . 


వేలం ఫలితం 


4 . వేలం ఫలితాన్ని, 22 - 01 - 2009 తేదీన తమ ఫోర్టు , ముంబాయి కార్యాలయంలో భారతీయ రిజర్వుబ్యాంకు 
ప్రదర్శించాలి . సఫలీకృతులయిన వేలం పాటదారులు 23 - 01 - 2009 తేదీన చెల్లింపులు చేస్తారు . 


G- 1162 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


January 16, 2009] 
చెల్లింపు విధానం 


5 . సఫలీకృతులయిన వేలం పాటదారులు , ముంబాయిలోని భారతీయ రిజర్వు బ్యాంకులో చెల్లించదగు విధంగా 
నగదు, బ్యాంకర్ల చెక్కు /పే ఆర్డర్ ,డిమాండ్ డ్రాఫ్పు రూపేణ లేదా ముంబాయిలోని భారతీయ రిజర్వుబ్యాంకు తమ 
అకౌంట్ పై డ్రా చేసిన చెక్కు రూపేణ బ్యాంకు పనిచేసే సమయం ముగిసేలోపల 23- 01 - 2009 తేదీన చెల్లింపులు చెయ్యాలి . 


కాలవ్యవధి 


6 . స్టాకు 10 సంవత్సరాలకాలవ్యవధిలో ఉంటుంది . స్టాకుకాలవ్యవధి23 - 01 - 2009 నుండి ప్రారంభమవుతుంది . 


తిరిగి చెల్లింపు తేదీ 


7 . రుణాన్ని 23- 01 - 2019తేదీన సమాన విలువపై తిరిగి చెల్లించడంజరుగుతుంది . 


వడ్డీరేటు 


8 . గరిష్ట ఆదాయం రేటు, వేలంలో విక్రయించినస్టాకుపై ఏడాదికి కూపన్ రేటుశాతంగా వుంటుంది . వడ్డీని ప్రతి 
సంవత్సరంజూలై23 మరియుజనవరి 23, ఆరు మాసాలకొక పర్యాయంచెల్లించడంజరుగుతంది . 


Jr . 


సెక్యూరిటీల అర్హత 


9 . 1949,బ్యాంకింగ్ రెగ్యులేషను చట్టంలోని 24వవిభాగం క్రింద చట్టబద్ధ లిక్విడిటీ రేషియో (ఎస్.ఎల్ . ఆర్ )కోసం 
ప్రభుత్వస్టాకులో పెట్టుబడిని ప్రభుత్వ సెక్యూరిటీలలో అర్హతగలపెట్టుబడిగా బ్యాంకులు పరిగణిస్తాయి .స్టాకులు రెడీ ఫార్పాడ్ 
సౌకర్యానికి అర్హతనిస్తాయి . 


ఐ . వై. ఆర్ . కృష్ణారావు, 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి 


హైదరాబాదు , 
16- 01 - 2009 . 


ఆర్థిక శాఖ 


G- 1162 


[ Part- II 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 
ది రీజినల్ డైరెక్టర్ 
భారతీయ రిజర్వుబ్యాంకు 
ముంబాయి - 400 001 


మహాశయా , 


మొత్తం రూ .1632. 60కోట్ల పైకం నిమిత్తం 10 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వస్టాకు, 2019 
కోసం టెండర్ 22 - 01 - 2009 తేదీన నిర్వహించవలసిన వేలం . 


m 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఆర్ధికశాఖవారి 16 - 01 - 2009 తేదీగల నెం .146 ( యల్ ) డబ్ల్యు .ఎం / 2009 ప్రకటనను , 
మీరుజారీ చేసిన టెండర్ నోటీసును పురస్కరించుకొని, ఈ దిగువ సంతకం చేసిన నేను / మేము , ఈ దిగువ పేర్కొన్న శీర్షిక 
తేదీన 10 సం || ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టాక్ 2019 కొనుగోలుకు సంబంధించి ఇందుమూలంగా ప్రతిపాదిస్తున్నాను , 
ము . 


i) 


పేరు , ప్రతినిధి పేరు ( $$ ) 


- 


- 


-- 


- 


-- 


- 


- 


- 


- 


- 


* 


- 


- 


- 


- 


ii ) చిరునామా మరియు టెలిఫోను నెంబరు 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


iii) 


ఎస్ .జి .ఎల్ కోడ్ ఏదైనా వుంటే అట్టి కోడ్ 


Orge 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


కరంట్ అక్కౌంట్ నెంబరు ఏదైనా వుంటే 
అట్టి నెంబరు 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


डड 


- 


v) అవసరమయినస్టాకు నామమాత్రపు విలువ 


ml 


రూ 


. - 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


- 


A0 


దాని పై ఏడాదికి ఆర్జించదలచిన ఆదాయశాతం 
( రెండు డెసిమల్ పాయింట్ల వరకు ఒకటి 
గుణిజాలకు సరిచేసి పేర్కొనడమయింది ) . 


- 


- 


vii) ఎస్.జి . ఎల్ పైకాన్నిజమచేయదలచిన /స్టాకు 
జారీ చేయదలచిన ప్రజారుణ కార్యాలయం 

పేరు 


ముంబాయి(పోర్టు ) 


ముంబాయి(పోర్టు ) /హైదరాబాదు( *)) 


vil) ధరఖాస్తు రుసుము చెల్లించవలసినస్థలము 
ix) వడ్డీచెల్లించాల్సిన ప్రదేశం 


ఒప్పందం 


1. నా / మా వేలంపాటను మీరు అంగీకరించిన మీదట , మీ కార్యాలయం నుండి అంగీకార పత్రాన్ని వెంటనే 

తీసుకొనేందుకు , అందులో తెలియజేసినరోజున / సమయాన ముంబాయిలోని భారతీయ రిజర్వు 
బ్యాంకులో అవసరమయిన మొత్తాన్నిడిపాజిట్ చేసేందుకు నేను / మేము అంగీకరిస్తున్నాను ( ము ) / 
బాధ్యత వహిస్తున్నాను ( ము ) . 


G- 1162 


January 16, 2009] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

2. నేను / మేము , శీర్షిక తేదీన నిర్వహించే వేలం నిమిత్తం వేలంపాట నిబంధనలు ,షరతులను చదివి , వాటికి 

కట్టుబడివుండేందుకుబాధ్యత వహిస్తున్నాను ( ము ). 


3. 


నేను / మేము, శీర్షిక తేదీన నిర్వహించే వేలం నిమిత్తం మరో వేలం పాటను( లను ) కూడా సమర్పించాను 
( ము ) ఏదేని ఇతర వేలం పాటను సమర్పించలేదు ( అవసరం లేనిదానిని కొట్టి వేయండి ) 


తేదీ: 


భవదీయుడు 


వేలం పాటదారుని( ల ) సంతకం 

కార్యాలయ ముద్ర 
( $$) దరఖాస్తును ప్రతినిధితరపున సమర్పిస్తే , ప్రతినిధి పేరును తెలియజేయండి . 
( *) వర్తించనిదానిని కొట్టి వేయండి . 


గమనిక : 


1 . దరఖాస్తుదారుని సంతకం వేలిముద్ర అయినట్లయితే, దీనిని ఇద్దరు వ్యక్తులుధృవీకరించాలి . సాక్షుల 

పూర్తి పేరు , వృత్తి , చిరునామానువారి సంతకంతోపాటుగా పేర్కొనాలి . 


2. దరఖాస్తును రిజిస్టరయిన సంస్థ పేరిట చేసినట్లయితే, ఈ దిగువ పేర్కొన్న దస్తావేజులను , ఇప్పటికే 

ప్రజా రుణ కార్యాలయంలో రిజస్టరు చేయకుండా ఉంటే , ముంబాయిలోని ప్రజా రుణ కార్యాలయంలో 
సఫలీకృతుడయిన వేలం పాటదారు సమర్పించాలి : 


బాం 


( 1 ) చట్టబద్ధ సంఘంగా ఏర్పడిన రిజిస్ట్రేషను అసలు ప్రతి లేదాజారీ అధికారి తనకార్యాలయ ముద్రతో 

నిజ ప్రతిగా ధ్రువీకరించినట్టి అందుకు సంబంధించిన ప్రతి . 


( 2) అసోసియేషను మెమొరాండం , పరిచ్ఛేదాల ధ్రువీకృత ప్రతులు లేదా కంపెనీ/ సంస్థ నియమాలు , 

రెగ్యులేషన్ల / నిబంధనావళిధ్రువీకృత ప్రతులు . 


( 3) కంపెనీ/ సంస్థ తరపున ప్రభుత్వ సెక్యూరిటీలవిషయాలను చూచేందుకు అధికారం పొందిన వ్యక్తి ! 

వ్యక్తుల పేరిట , తగు విధంగా ధ్రువీకరించినట్టి తన /తమ మాదరి సంతకం లేదా సంతకాలతో 
సహా , తీర్మానపు ధ్రువీకృత ప్రతి . 


3. తమకుజారీ చేసినస్టాక్ ధ్రువపత్రం లేదా ధ్రువపత్రాల పై అర్ధ సంవత్సరం వారీగా వడ్డీచెల్లింపుకోసం 

ముంబాయిలోని ప్రజా రుణ కార్యాలయం నుండి పొందదగు మాండేట్ ( అదేశ ) ఫారీన్ని కూడా 

దరఖాస్తుదారు పూర్తి చేయాలి . 
G - 1162/ 2 . 


10 


[ Part- II 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

నియమాలు, షరతులు 


pou 


1 . ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వస్టాకును పదివేల రూపాయలు (ముద్రిక పైన విలువ )కనీస మొత్తానికిదాని 

గుణిజాలలో మొత్తానికిజారీ చేయడమవుతుంది . 


2 . ప్రతి వేలం పాటకు ప్రత్యేక టెండరు ఫారాన్ని పూర్తి చేయాలి . 


3. వేలంలో ఫలితాలను ముంబాయిలోని భారతీయ రిజర్వు బ్యాంకులో ప్రదర్శించడమవుతుంది . 


للهلال 


4 . భారతీయ రిజర్వు బ్యాంకు , ఎట్టి కారణాన్ని తెలియజేయకుండా , యోగ్యమని భావించినట్లయితే , 

పూర్తిగాగానీ, పాక్షికంగాగాని వేలంపాటలలో దేనినయినా లేదా అన్నిటినయినా అంగీకరించేందుకు లేదా 
నిరాకరించేందుకు పూర్తి విచక్షణను కలిగి ఉంటుంది . 


5 . టెండరుదారు , వేలం ఫలితాన్ని స్వయంగా తనిఖీచేసుకొని , సఫలీకృతుడయినచో , ముంబాయిలోని 

భారతీయ రిజర్వుబ్యాంకు నుండి టెండర్ అంగీకార పత్రాన్ని పొందాలి . 


అంగీకరించిన టెండర్ల విషయంలో , ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వ స్టాకును , రూ . 10, 000 కనీస 
కేటాయింపుకు , తదుపరి దాని గుణిజాలకు లోబడి , వేలం పాటలో ఇచ్చినట్లుగా దానిపై ఏడాదికి 
ఆర్జించదలచిన ఆదాయ శాతాన్ని పురస్కరించుకొని లెక్కకట్టినధర ప్రకారం దరఖాస్తు చేసుకొన్న 
నామమాత్రపు మొత్తానికి 

జారీ చేయడమవుతుంది . 


అండ 


A 


7 . సఫలీకృతులయిన వేలం పాటదారులు, ముంబాయి / హైదరాబాదులోని భారతీయ రిజర్వుబ్యాంకులో 

చెల్లించదగు విధంగా బ్యాంకర్ల చెక్కు / పే ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపేణా లేదా ముంబాయి , 
హైదరాబాదులోని భారతీయ రిజర్వుబ్యాంకులో అక్కౌంట్ పై చెక్కు రూపేణా బ్యాంకు పని చేసేసమయం 
ముగిసేలోపలజనవరి 23, 2009 తేదీన చెల్లింపులు చేస్తారు . 


8 . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్టాకును, భారతీయ రిజర్వుబ్యాంకులో సహాయక సాధారణ లెడ్జరు అక్కౌంట్లను 

నిర్వహించే వారి విషయంలో అట్టి అక్కౌంట్లకుజమ చేయడం ద్వారాను , ఇతరుల విషయంలో స్టాకు 
ధ్రువపత్రాల రూపేణాజారీ చేయడమవుతుంది . 


G - 1162 


January 16, 2009] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


11 


పత్రికా ప్రకటన 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మొత్తం రూ . 1632 . 60కోట్ల పైకం నిమిత్తం వేలం ద్వారా ప్రజలకుస్టాక్ రూపేణ 10 
సంవత్సరాల తేదీగల సెక్యూరిటికి సంబంధించిన విక్రయాన్ని ప్రకటించింది . వేలాన్ని , 22 - 01 - 2009 తమ ముంబాయి 
కార్యాలయంలో భారతీయ రిజర్వుబ్యాంకు నిర్వహిస్తుంది . 


ఐ . వై. ఆర్ . కృష్ణారావు, 
ముఖ్య కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 

ఆర్ధిక శాఖ , 


హైదరాబాదు , 
16 - 01 - 2009 . 


Printed and Published by the Commissioner of Printing,Government of Andhra Pradesh atGovernment Central Press , Hyderabad. 


G- 1162 


